


సర్వ మంగళా స్తోత్రము 
పద్య కృతి 


२.० 


శ్రీమాత! శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్జి! 
సింహాసనేశ్వరి! సింహవాహ! 

శ్రీ రాజరాజీశ్వరి! త్రిపుర సుందరి! 
చిద్వహ్ని సంభూత! శ్రీమహేశి! 

శ్రీ లలితాంబిక! శ్రీ సదాశివకాంత! 
సద్నతిప్రద! సుధాసారకలిత! 

శ్రీచక్రరాజవాసిని! చంద్రశేఖరి! 
సర్వశక్తి నిధాన! చారు రూప! 

తే. సర్వలోక వశంకరి! స్వర్భగర్భ! 

సర్వ వేదాంత సంవేద్య! జ్ఞానదాత్తి! 

సర్వ వర్శోపశోభితా! స్వప్రకాశ! 

సర్వ మంగళా దేవి! నిన్‌ సంస్తుతింతు 


రచయిత : పండిత నేమాని 


అంకితము 


తెలుగు సాహిత్య రంగములో నేను పద్య రచనకు శ్రీకారము చుట్టి ఏబది వసంతాలు నిండిన వేళ 
సువర్ణ జయంతిని పురస్కరించుకొని, ఆనందోత్సాహాలు వెల్సివిరియు చుండగా పలుకుల తల్లి నా చేత 
రచింపజీసిన ఈ "సర్వమంగళాస్తోత్రము" ఆ జగన్మాతకు "సువర్ణ సుమమాల" కాగలదని నమ్ముచు, ఆది 
దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్సుమాంజలి ఘటించుచు సవినయముగ సమర్పించుచున్నాను. 


ఉ. అక్షర రూప వైభవ సమన్వితు లాదిమ దంపతుల్‌, జగ 
ద్రక్షకులైన మీ చరణ తామరనంబుల కంజలించి, నే 
र्ठ రమ్య పద్యకృతి నంకిత మిచ్చెద స్వీకరింపుడీ, 
త్ర క్ష శుభాంగులార! లలితా పరమేశ్వరులార! సత్కృపన్‌ 








శ్రీమాత్రే నమః శివాయ గురవీ నమః 
4 పోద్బాత ము 


8 ०३८ 
&©. ఐం గాం 8,० 


©.  ఓమ్మను పుండరీకమున నొప్పెడు పద్మభవాండ పాలినీ! 
ఐమ్మను జ్ఞాన మందిర మునందు జెలంగెడు వేదసంస్తుతా! 
హ్రీమ్మను క్రీత్రరాజమున హృద్యముగా విహరించు నీశ్వరీ! 
శ్రీమ్మను నీ పదాంబురుహ సీమను మొక్కెద సర్వమంగళా! 


ఓం అనగా మహత్త(ము : శ్రీమాత అనంత మహత్త(సమేత 


ఐం అనగా జ్ఞానము ‡ € 2665 సంపూర్ణ జ్ఞాన నిధానము 
హ్రీం అనగా శక్తి : శ్రీదేవి సమగ శక్తిమయి 
8, అనగ సంపద : € మాహాశ్వరి సకల సంపద్దిరాజిత 


8, విద్య, బాల, త్రిపుర సుందరి, రాజరాజీశ్వరి, లలితా పరా 2९००९ మొదలైన నామ రూపగుణ 
విశేషములతో తెలియబడు ఆ జగన్మాతను శ్రీమాత, శ్రీమహారాజ్ది, శ్రీమత్సింహాసనేశ్వరి మొదలగు ననంత 
నామములతో భక్తులు స్తుతిస్తూ ఉంటారు. ఆ తల్లి నామపారాయణ చేసిన మాత్రముననే 
సంప్రీతురాలగును. (నామ పారాయణ ప్రీత). 


శ్రీమాతృ వైభవ సర్వస్వమును బ్రహ్మ, విష్ణువులు కూడ ఎరుగలీరట. వేయి తలలుండు 
అనంతుడును, దేవగురువగు బృహస్పతియును వర్శింపజాలరట. గురువుల నుండి తెలిసి కౌనిన కాన్ని 
విషయములను, ఉపనిషత్తులు, సౌందర్యల హరి, లలితా సహస్త్ర నామావళినుండి గ్రహించిన కౌన్ని సూక్తులు 
ఆధారముగ ఆ భగవతి నాలో స్ఫురింపజీసిన కౌన్ని విషయములను ఈ స్తోత్ర రూపముగా రచింప 
బూనుకొంటిీని. 


ఆత్మ విద్య, మహావిద్య, శ్రీవిద్య యను నామములు లలితా సహస్ర నామావళిలో కలవు. 
ఇవియన్నియును బ్రహ్మబవిద్యకు పర్యాయపదములే. అమ్మ శ్రీవిద్యాస్వరూపిణి. ఇది అతి నిగూఢమైన 
విద్య. "అవిద్యానామంత స్తిమిర మిహిరద్వీపనగరీ" అని సౌందర్యలహరిలో పేర్కొనబడినది. విద్య అనగా 
శ్రీవిద్య, "అధ్యాత్మ విద్యా విద్యానాం" అని భగవద్గీతా వచనము. శ్రీవిద్య నెరుగనివారు అవిద్యులు. 
అట్టివారి అవిద్యను (అజ్ఞానమును) పోగొట్టి వారికి మిహిరద్ద్వీపనగరమువలె (సూర్యకోటి యుండు 
ద్వీపము) మహోజబ్బ ల తీజస్సంపత్తితో నలరారు జ్ఞాన సంపదను కలుగజేయును ఆ జగన్మాత. 


ఆ భగవతి ఓంకార పంజరములో నొప్పు పలుకుజిలుక. సాధకులు నిరంతర ప్రణవాభ్యాసము చేత 
ఆ తల్లి అనుగ్రహము పొందగలరు - ఉపనిషత్తులు అను పూలతోటలో తిరుగాడు కోకిల - అనగా వేదాంత 
సారములైన ఆ ఉపనిషత్తులలో ప్రతిపాదింపబడిన తత్త్వము (అనగా బ్రహ్మము) ఆ తల్లియే - వేద 
శాస్త్రములనబడు అడవులందు సంచరించు నెమిలి. అనగా ఆ దేవియే వేద శాస్త్ర పురాణాదులలో 








జగ న్మాత గా బహుధా ప్రశంసింపబడినది. 


సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే 

మణిద్సీపే నీపోపవనవతి చింతామణిగృహే 

శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం 

భజంతి ९१० ధన్యాః కతిచన చిదానందల హరీం (సౌందర్య లహరి) 


అను శోకములో శ్రీమాత యొక్క స్థితి వర్ణింపబడినది. ఆ దేవి సుధాసాగర మధ్యలో కల్పవృక్షములతో 
నిండిన ప్రదేశములో, కడిమిచెట్లు మధ్యనున్న మణిద్వీపములో చింతామణులతో నిర్మింపబడిన 
మందిరమునందు శక్తిస్వరూపమైన మంచమునందు పరమ శివుని తల్పముపై జ్ఞానస్వరూపముగా 
నిరతిశయానంద లహరీ రూపముగా ప్రకాశించుచుండును. 


సౌందర్యలహరిలోని "మహీం మూలాధారే" అని మొదలిడు శోకములో సాధకునిలోని కులపథము 
నందుండు ఆరు చక్రములను (మూలాధార చక్రము, మణిపూర చక్రము, స్వాధిష్టానచక్రము, 
అనాహతచక్రము, విశుదృచక్రము, అజ్ఞాచక్రము) దాటి సహస్తార పద్మమునందు పతియగు సదాశివునితో 
కలిసి ఆ తల్లి విహరించుచుండును అని తెలిజీయ బడినది. 


శ్రీమాతను -- విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, తేజోరూపిణి, కళాస్వరూపిణి, ఆనందస్వరూపణి, 
నాదస్వరూపిణి, వేదస్వరూపిణి, మంగళ స్వరూపిణి, శక్తిస్వరూపిణి మొదలైన వివిధ తత్త $ములుగా 
పేర్కొందురు. అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్హభా అని అమ్మను అంతర్ముఖముగనే (అనగా 
హృదయమునందే నిలిపి) ఆరాధించినచో సులభముగ లక {=> సిద్దించును. 


సౌందర్యలహరిలోని "సవిత్రీభిర్వాచాం” అని మొదలిడు శోకములో -- చంద్రకాంత మణిశిలల 
కాంతులతో నొప్పుచు, వశిన్యాది వాగ్సేవతలు మొదలగు వారితో కూడియున్న ఆ తల్లిని ధ్యానించు 
సాధకుడు మహాకవులవలె మృదుమధురములైన సరస్వతీ దేవి ముఖ పద్మమునందలి ఆమోదకర మైన 
వాక్సంపదతో కావ్యములను రచింప సమర్శుడగును --అని పేర్కొనబడినది. ఆ విధముగనే శ్రీ మాత 
నన్ననుగ్సహించి ఈ స్తోత్రమును రచింపజీసినది అని ఆనందముతో కృతజ్ఞతా పూర్వకముగా సవినయముగ 
సుమాంజలి ఘటించుచున్నాను. 


ఇట్లు - రచయిత 








సర్వమంగళా స్తోత్రము 


శ్రీజననీ! జగజ్ఞనని! శ్రీ శివమానస రంజనీ! మహాం 
భోజ వనాధివాసిని! ప్రబోధ నిధానమునై సువర్శ వి 
धूर మైన నీదు విభవమ్ము పవిత్ర నదీ ప్రవాహమై 
తేజముతోడ వెల్ప్వుడె నిదే కవితాప్రియ! సర్వమంగళా! 


।- 
. 


శ్రీ పరమేశ్వరీ! విబుధసేవిత పాద సరోరుహా! మణి 

ద్వీప విహారిణీ! భగవతీ! నిగమాగమసార రూపిణే! 

నీ పయి భక్తిభావమున నిర్మల ०९55 భజబింతు వి 

ద్యా పరిపుష్టి మా కౌసగుమమ్మ! దయామయి! సర్వమంగళా! 2. 


శ్రీలలితాంబికా! నిగమశీర్షచయ స్తుత తత్త వైభవా! 
బాలశశాంకభూషణ! సుపర్వవధూగణ వేష్టితా! కృపా 
శాలిని! విశ్వపాలిని! ప్రసన్న గుణాఢ్య! సుధీ విశాలినీ! 
బాల దినేశకోటి సమభాసుర రూపిణి! సర్వమంగళా! 3. 


కలశపయోధి మధ్యమున కల్పమహీజ చయావృతాటవీ 

8० ద్వీపరాజమున సన్మణిమండిత మందిర మ్మునం 

దలరెడు మంచెపై, శివ సమంచిత తల్పముపై వసించు నిన్‌ 

దలచి నమస్కరించెదను ధన్యతగాంచగ సర్వమంగళా! 4. 


జనని! సమస్త లోకముల చల్లగ చూచుచు బ్లోచుచుండి, స 
జనులకు ०९८8) సుఖ శాంతులు గూర్చి, శుభ మ్ములిచ్చి, నె 
మ్మనముల నిల్చి, ధర్మమయ మార్గములో నడిపించు నో జగ 
జ్ఞనని! భజింతు నిన్ను శృతిసార విలాసిని! సర్వమంగళా! 5. 


అంబవు నీవు భక్త హృదయాంబుజ పీఠి నలంకరించి, తే 

జంబును, తత్త$ చింతనయు, శాంతి సుఖంబులు గూర్చు చుండు ప్రే 
మాంబుధి వీవు, మమ్ము కరుణామృత వీక్షణ తోడ బోచి, జ 
న్మాంబుధి దాటజీసి, పరమావధి గూర్చుము సర్వమంగళా! 6. 


వాణివి నీవు, తామర సపాణివి నీవు, శివార్స గాత్రి, రు 
282 నీవు, సర్వ శుభదాత్తివి, భక్త వరప్రదాత్తి, క 
భ్యాణివి నీవు, నీ యభయ హస్తముతో మము బోవు మమ్మ! గీ 
ర్వాణ గణస్తుతా! పరమ పావన భావన! సర్వమంగళా! 7. 


పరమ కృపాస్పదమ్ములును, పావనముల్‌, మహిమాన్సిత మ్ములున్‌ 
నిరుపమ శక్తిమంతములు, నీ పద నీరజరేణులంచు, నీ 
చరణ పవిత్ర తామరస సన్నిధి సేవలొనర్చు చుండి, నే 








పరమపద మ్ముసంగుమని वेष्ट 5 సేయుదు సర్వమంగళా! 8. 
థి 


వెన్నెలబోలు నీ నగవు విశ్వమునంతట శాంతి నింపు, నీ 
కన్నులలో సుధారసము క్రన్నన గూర్చును సౌఖ్య సంపదల్‌ 
చిన్నిధియైన నీదు పద సీమను జీరిన ముక్తి గల్లునో 

సన్నుత తత్త (వైభవ! ప్రసన్న ముఖాంబుజ! సర్వమంగళా! 9. 


సలలిత రాగ చంద్రికల సర్వ జగమ్ముల కాంతి నింపుచున్‌ 
దొలచుచు దుష్ట శక్తులను దుఃఖము బాపుచు నెమ్మనమ్మునన్‌ 
గొలిచిన వారికిన్‌ సుఖము గూర్చు సుధాకర శేఖరీ! మహో 

జల శుభగాత్రి! మా వెతల బాపవె చిన్మయి! సర్వమంగళా! 10. 


అమ్మవు నర్వ లోకముల కాదిమ శక్తివి, భక్త కోటి డెం 

దమ్ములలో జెలంగుచును సైర్యము ధైర్యము గూర్చి శాంతి సౌ 
ఖ్యమ్ములొసంగు నిన్ను మనసా వచసా శిరసా భజింతు మా 
యమ్మ! జయమ్ము నిమ్ము సదయాహృదయాంబుజ! సర్వమంగళా! 


హరిహరులేని తావక మహామహిమమ్ము నెరుంగరంటు, మా 

తరమె యెరుంగగా జనని! తావక తత్త द విశేష సంపదన్‌ 

శరణము మాకు నీ చరణ సారస యుగ్మమటంచు నీ పదాం 
బురుహము చేరి మొక్కు మము బ్రోవుము నిత్యము సర్వమంగళా! 


ధ్యానమొనర్తు నీదు పద తామరసమ్ముల నెమ్మనమ్మునన్‌ 
గానమొనరు నీ పరమ కారుణిక ప్రథితాత్మ తత్త (మున్‌ 
పానమొనర్తు తావక కృపారన సార విశేషమాదృతిన్‌ 

దీన జనావనా! భగవతీ! మము బ్రోవుము సర్వమంగళా! 13. 


అమ్మ! కళాప్రపూర్ణ! భవదంచిత మంత్రము మన్మనోంబుజా 
తమ్మున నే జపించుచును తన్మహిమంబు పథంబు జూపగా 
సమ్మతి యోగ మార్గమున సాగుచు చేరుదు, నిత్య శాంతి సౌ 
ఖ్యమ్ములొసంగు నీదు చరణాంబురుహమ్ములు సర్వమంగళా! 14. 


మాయలలోన చిక్కితిని, మంచియు చెడ్డ నెరుంగనైతి నీ 
సాయముగోరి నీదు పద సారస యుగ్మము నే భజించెదన్‌ 
మాయలు జీల్బ్సి ధర్మమయ మార్గ్షమునందున మమ్ము చేర్చుచున్‌ 
శ్రేయము గూర్చుమమ్మ! రసశేవధి! శ్రీనిధి! సర్వమంగళా! 15. 


చిలుకగ మంత్రరాజమను చెన్నగు పంజరమందు నొప్పుచున్‌ 
బలుకుచు సర్వదా సకల భద్రములన్‌ సమగూర్చు సూక్తులన్‌ 
గొలిచిన భక్త బృందములకున్‌ సుఖ శాంతు లనుగ్నహించు నో 


11. 


12. 








లలిత! భవాని! నీ పదములన్‌ గొలుతున్‌ మది సర్వమంగళా! 


జ్ఞాన ఫలాన్సితమ్ములగు కల్పమహీజము లొప్పు చుండు ను 
ద్యాన వనమ్ములంట నిగమాంతము లందనురక్తితో సదా 
గానము సేయు కోకిలముగా నుతికెక్కిన తల్లి! భక్తితో 
ధ్యానమొనర్తు నీదు పద తామరసమ్ముల సర్వమంగళా! 


ఆగమ శాస్త్ర భూరుహ చయాన్నితమౌ విపినాంతరమ్మునన్‌ 
బాగుగ నృత్యముల్‌ సలుపు బర్హివతంసమ! విశ్వమంతటన్‌ 
మోగుచు నీదు మంజురవముల్‌ శ్రితకోటుల నుద్బరించు, నీ 
వే గతియంచు నీ శరణు వీడుచు నుంటిని సర్వమంగళా! 


చలనములేక యజ్ఞలయి జాడ్యముతో పడియుండు వారికిన్‌ 
సలలిత రీతి జ్ఞానసుమ సౌరభముల్‌ ప్రసరింపజీయుచున్‌ 
దొలగగ జీసి జాడ్యమును తోరముగా తగు చేత నత్వమున్‌ 
71९01415 88 0६33 నిన్‌ గొలుతు జ్ఞానరసాంబుధి! సర్వమంగళా! 


భవమను సాగరానబడి బాధల నొందుచునున్న వారలన్‌ 
సువిధి సముద్భరింప హరి సూకర రూపుని దంష్టయుగ్మవై 
భవమున నెత్తి భద్రముగ పాఠము జీర్చెడు నిన్ను గొల్పెదన్‌ 
ప్రవిమల భక్తి భావమున భక్త జనావన! సర్వమంగళా! 


జ్ఞానవిహినులై పథము గానక మాయల మ్రగ్గువారికిన్‌ 

భాను సహస్రమండల విభాసుర కాంతులతో వెలుంగుచున్‌ 
జ్ఞానమొసంగి యోగ విలసత్సథ మొప్పుగ జూపు నిన్ను స 
న్మానముతో భజించెదను మంగళదాయిని! సర్వ మంగళా! 


పదలెల్ల బాయును, భయమ్ములు దీరును, నెమ్మనమ్మునన్‌ 
పదపద్మ యుగ్మమును నిశ్చల భక్తిమెయిన్‌ భజించుచో 
పరమేశ్వరీ! సకల సిద్బులు చేకురు నో లసన్మణి 

ప నివాసినీ! భగవతీ! శివభామిని! సర్వమంగళా! 22. 


(< 29 


ध 


పరిపరి రీతులన్‌ బెరిగి బంధములెన్నియొ ३९१, చిక్కులన్‌ 
ధరణిని తల్లిదండ్తులును, దారయు, బిడ్నలు నాస్తి పాస్తులున్‌ 
పరిజనమంచు, రాగమను పాశమె బంధములన్‌ సృజించు, నీ 


17. 


18. 


19. 


20. 


21. 


కరుణయె తుంచు బంధ ములు జ్ఞాన సుధామయి! సర్వమంగళా! 


మత్తగజాల పోలికి క్షమాస్గలివై దిరుగాడుచుండు దు 
శ్చిత్తుల నెల్ల నీ వశము చేసెడు నంకుశమొక్క క్రోధమే 
మత్తును చిత్తు జీసి క్రమ మార్గ్షమునందున బెట్టు దేవి! మ 


23. 








చ్చిత్స నివాసినీ! నిను భజింతును నిత్యము సర్వమంగళా! = 24. 


తాండవకేళి సల్పుచును త్ర (క్షుడు, లాస్యముతోడ నీవు, బ్ర 
హ్మాండము లన్నిటిన్‌ రసమయమ్ముగ జీయుచు నుండ, ప్రేమతో 
నిండిన మీ కటాక్షముల నేను దలంచుచు భక్తితోడ మీ 

యండను జీరి పొందెద సమస్త సుఖమ్ములు సర్వమంగళా! = 25. 


అన్నము తిన యప్పుడును, హాయిగ ९८25 పోవు నప్పుడున్‌ 
చెన్నగు భోగ భాగ్యముల జిత్తము రంజిలుచుండు నప్పుడున్‌ 
సన్నుత యోగసాధనల స్వాంతము శాంతిని జెందు నప్పు, లో 
నున్నది నీదు తత్త$మను నూహ శజెలంగుదు సర్వమంగళా! 26. 


పలుకులు నీవి, నా యెదను భావము నీయది, సత్కవిత్వమం 
దలరు రనమ్ము నీయది, సమంచితమౌ యనుభూతి నీది, ని 
ర్మలమగు భక్తిభావమున మానస సారసమందు నిన్ను నే 

దలచిన యంతనే ఫలము తథ్యము వాజ్మయి!సర్వమంగళా! 27. 


కామిత సత్సలమ్ములిడు కల్ప మహీజమొ, కామధేనువో, 

ఏ మణిరాజమో యనుచు నెంచగ నేరను నిన్ను నెన్నడున్‌ 
సేమము గూర్చుచుండి, మది జింతల దీర్చుచు, శాంతిసౌఖ్య ముల్‌ 
ప్రేముడి నిచ్చు నిన్‌ దెలతు వేల్పుల कलप) సర్వమంగళా! 28. 


అమ్మ! భవత్సదాంబుజ సమర్చన నిత్యమొనర్భు నట్టి వా 

రిమ్ముగ సత్కవీశ్వరులకే తలమానికమట్లు నవ్య కా 

వ్యమ్ముల శబ్బ, భావ, రసబంధుర భంగుల జీయ १०5 
సమ్మతి సాహితీప్రియుల సత్కృతి గాంతురు సర్వమంగళా! = 29. 


వెన్నెల మించు నీ కనుల के భావన సేయు వారు వి 
ద్వన్నుత వాక్ళశస్తి మయ భాగ్య పరంపరలొంది జ్ఞాన సం 
ద్ర. = 7-౨ Ey 
పన్నులరై చెలింగి భవ బంధ >>> © నౌలు తధ్యమో 
సన్నుత సద్గుణ ప్రకర! సర్వ కళానిధి! సర్వమంగళా! 30. 


తేనెల మించి యెంతయును తీయగ నొప్పెడు నీదు పల్కులన్‌ 
వీనుల విందు జీయుమని వేడుచునుండిన నన్ను బ్రోచుచున్‌ 
జ్ఞాన సుధా రసాన్సిత ముగా శుభ వాక్సటిమమ్ము నీయుమా 
గాన వినోదినీ! విబుధ కామిత దాయిని! సర్వమంగళా! 31. 


ఓ పరమేశ్వరీ! సకల యోగ పథాంతరచారిణీ! మణి 
ద్వీప నివాసినీ! పరమ తేజముతో నలరారు దేవి! చి 
ద్దూపిణి! నీదు దర్శనముతో జరితార్భుడ నైతి, నీ కృపన్‌ 








దాపములున్‌ నశించినవి, త్ర కక్ష కుటుంబిని! సర్వమంగళా! 32. 


పావనమైన నీదు పదపద్మ యుగమ్మును సాదరాన సం 

భావన చేయుచున్‌ మది సువర్ణ సమన్విత మంత్రరాజమున్‌ 
శ్రీవిధి నే జపించెదను చిన్మయరూపిణి! మోక్షదాత్తి! నీ 

సేవలు నాదు శక్తిమెయి చేయుదు నిత్యము సర్వమంగళా! 33. 


వరములు వెక్కులొంది, బలవంతులమంచు మదించి కండ కా 
వరమున గెల్చి దీవతల బాధలు వెట్ముచునున్న దైత్య కుం 
జరముల దంభ ఏక్రమము సర్వము నాశమొనర్చి దుష్టసం 

హరణ మొనర్చినట్లి నిను शण्ठः సేయుదు సర్వమంగళా! 34. 


కన్నులు నీవు విప్పునెడ కాంతిమయమ్ముగ సర్వ లోకముల్‌ 
చెన్నుగ రూపు దిద్భుకొను చిత్త 228, చరాచరాళితో 

గన్నులు మూయుచో లయము 19), జగమ్ముల కెల్ల జ్ఞాన సం 
పన్నమొనర్భు నీదు మహిమమ్ము జగమ్ముల సర్వమంగళా! 35. 


మాతవు మన్మనోంబురుహ మంగళధామ నివాసినీ! సదా 

భూత చయమ్మునందు నతి పుష్కలసారము గూర్చుచుండు ప్ర 
ఖ్యాత రసాంబురాశివి, నయమ్మున గొల్తును నిన్నునో జగ 

న్మాత! కటాక్ష వీక్షణల నన్‌ గృపజూడుము సర్వమంగళా! 36. 


అమ్మను రెండు వర్శముల కద్భుత రూపము, భావ సౌకుమా 
ర్యమ్మును గల్లి నీదు మహిమాతిశయమ్మున నందు నాది వ 
ర్హమ్ము సృజించు లోకముల, రంజిలజీయు, లయింపజీయు, నం 
త్యమ్ము ననూహ్య శక్తిమయమై వెలుగొందును సర్వమంగళా! 37. 


అమ్మను రెండు వర్శముల యందలి యద్భుత తత్త్వ వైభవం 
బిమ్ముగ బీర్కొనందరమె? యేరికినేనియు, నిండు ప్రేమలో 
నమ్మధురానుభూతియును, నయ్యనుబంధము, నమ్మహత్త (మో 
యమ్మరొ! మీ మెరుంగలమా! జగదిశ్వరి! సర్వమంగళా! 38. 


ఆరు సరోరుహమ్ములట, అద్భుత కాంతిమయమ్ములంట, అ 
య్యారిటి నుండి యొప్పుగ ప్రయాణము చేసిన సాధకుల్‌ సహ 
స్తారముచేరి యందు మిము నంచిత లీలల దేలు మంగళా 
కారుల నాదిదంపతుల గాంచి తరింతురు సర్వమంగళా! 39. 


శివునకు నీకు భేదము నచింత్యము నిద్బరి రూపురేకలన్‌ 
వివిధ విభూషణమ్ములను భేదమొకింతయు గానరాదు, మీ 
కవయె విశిష్టమై తనరు, కన్సడు దానవు నీవె తల్లి! యా 








భవుడు హృదంతరాళమున భాసిలు నాత్మగ సర్వమంగళా! 40. 


ప్రకృతియు, పూరుషుండు నను భావ సమన్వయ వృత్తి చేతనే 
ప్రకటిత భావతత్త(ముల భాసిలుచుందురు మీరు నిత్యమున్‌ 
సుకృత వశాన మిమ్ము మది జూచి తరింతురు సజ్ఞనాళి, నీ 
నకలుష వృత్తి మీ పదము లర్చన చేయుదు సర్వమంగళా! 41 


వాక్కును భావమట్లు ననుబంధము सफ తల్లిదండులై 
మక్కువ ముజ్బగంబులను మన్నన లొందెడి మిమ్ము భక్తితో 
మొక్కిన యంత నా కవనమున్‌ వెలుగొందెను వాగ్విభూతితో 
చక్కగ మీ మహత్త్యమును సన్నుతి చేయుచు సర్వమంగళా! 42. 


సారకథాభిరామమయి, సర్వ శుభాస్సద దీప్తితో, నలం 
కారచయాన్నిత మ్మునయి, జ్ఞాన సుధారసపూర్ణమై, శుభా 
కార విశేష యుక్తమయి, కమ్ర సువర్ణ సుళశోభితమ్మునై 


నా రచనమ్ము నీదు కరుణన్‌ వెలుగొందును సర్వమంగళా! 43. 


నీ దరహాస చంద్రికల నేను స్మరించుచు పొంగుచుండగా 

నాదు మనస్సరోవరమునన్‌ సరసోత్సల రాజి యొప్పె న 

త్యాదృతి నిన్ను గొల్చులుకు నల్లితి నుత్సలమాల లమ్మ! స 

మ్మోదము తోడ నా సుకృత మున్‌ దిలకింపుము సర్వమంగళా! 44. 


సరి మరి లేవు లేవనుచు చంపకమాలలె వర్ణ రూప గం 

ధ రుచుల మేటియంచు నివె తద్దయు భక్తిగుణమ్ము తోడ ని 
6 సమకూర్చినాడ కవితారస మోదిని! ఈ సరాలు నీ 

దరి బహు శోభలొందుచును ధన్యత గాంచుత! సర్వమంగళా! 45. 


ఆయుధమేల నీకు? నఖిలాండ చయావన దక్ష! సర్వ భ 

ద్రాయిత మూర్తివైన నిను ధైర్యముగా నెదిరించి నిల్చునే? 

9 యరివీరుడేనియును, उदर నిల్చిన, సంగరమ్ములో 

బాయడిె ప్పాణముల్‌? విజయ వైభవ రాజిత! సర్వమంగళా! 46. 


నాస్తి భయమ్ము, భ్రాంతియును, నాస్తి విచారము దుర్వికారమున్‌ 
నాస్తి విరోధి షట్కుమును, నాస్త వివేక మహాంధకారమున్‌ 

నాస్తి విభేద భావమును, నా హృదయంబున నిన్ను గొల్తునో 
ప్రస్తుత వైభవాన్విత! సుపర్వ సుపూజిత! సర్వమంగళా! 47. 


చిత్రము కాదు నా హృదయ సీమ వసించుచు నుండు నీకు, నా 
యాత్రము తెల్లమేకద, నయమ్మున నీ దరి మొక్కుచుండ, నీ 
పుత్తుని వోలె జూచి నను బ్రోవుము, భవ్య పదమ్ము నిమ్ము, ఓ 








గోత్రసముద్భవా! సుగుణకోవిద సంస్తుత! సర్వమంగళా! 48. 


తొలుదొలుతన్‌ మహీజనులు దుర్శతులొందుచు జ్ఞానహీనులై 
నలుగుచునుండ వారలకు జ్ఞానము నిమ్ముగ బోధసేయగా 
దలచిన నీదు కోర్కెమెయి త్రకంబకు డాది జగద్భురుండునై 
సలివెను జ్ఞానబోధ నరజాతికి నిమ్ముగ సర్వమంగళా! 49. 


శక్తివి నీవు, సర్వవిధ శక్తులు నీదు ననేక రూపముల్‌ 

శక్రియె లీక యించుకయు స్పందన చేయగలాడె శంభుడున్‌ 

శక్తిని గొల్చి దేవతలు సర్వ విధుల్‌ పొనరింతు రొప్పుగా 

శక్తి కొలంది నిన్‌ గొలుతు సద్నతి గూర్చుము సర్వమంగళా! = 50. 


దనుజుల 78) వేల్ఫులు ముదమ్మున బొంగుచునుండ, జాత వే 
దునకును మాతరిశ్వునకు దోప నహంకృతి యా పరిస్ఫితిన్‌ 
మును సరిదిదితీవు కద! పుత్తులు విజ్ఞత కోలుపోవ, క్ర 

న్నన సరిచేయదే జనని! జ్ఞానరసాంబుధి! సర్వమంగళా! 51. 


మదమున నీల్లు వారలకు మన్నును మిన్నును గానవచ్చునే? 
ఎదురుగ నున్న 85 దెలిసిరే మును వహ్నియు మాతరిశ్వుడున్‌? 
సదమల చిత్తుడై కనడె శకుడు? హైమవతీ? నినున్‌ శుభ 

ప్రద సుగుణోజ్ఞ (లా! సకల భక్త జనావన! సర్వమంగళా! 52. 


మనమొక ఇక్షుచాపమది మాయల చేయుచు శబ్ద ముఖ్య పం 
చనిశిత బాణ రూప విలసద్విషయమ్ముల నింద్రియాల పై 
ఘనముగ నాటజీయుచు వికారము గూర్చును, తత్స భావ మొ 
య్యన నడగించు జ్ఞానమిడుమా భువనేశ్వరి! సర్వమంగళా! 53. 


అక్షర రూపవీవు, సకలాక్షరముల్‌ మహిమాన్సితాలు, ప్ర 
త్యక్షరమున్‌ జపార్హమయి యద్భుత సిద్భులు గూర్చుచుండు, చి 
చ్చక్ష్తులతో గనుంగొనిన సర్వము బ్రహ్మమటంచు దోచు నో 

త్ర గక్ష పతివ్రతా! సురనుతా! నిను గొల్తును సర్వమంగళా! 54. 


ఈశ్వరి! నీ మహామహిమ మెవ్వురికేని నెరుంగ నౌనె? మా 

హేశ్వరి! బ్రహ్మ విష్ణు దివిజీశులు నిన్ను స్తుతింప జాలిరే? 

విశ్వము నీ కటాక్ష శుభ వీక్షణచే వెలుగొందు, రాజరా 

జీశ్వరి! రాజ్యదాయిని! భజింతును నిన్‌ మది సర్వమంగళా! = 55. 


చిలుక యొకర్తు నీ కరము చేరి సపర్యలు చేయు నిత్యమున్‌ 
బలుకుచు వేద మంత్రములు పావన నామము లుచ్చరించు, నా 
చిలుకను మించి సేవలను చేసెడు భాగ్యము నా కౌసంగుమా 








జలరుహసంభవాది సుర సన్నుత వైభవ! సర్వమంగళా! 56. 


దురవు నీవు త్తుంచెదవు దుర్శన కోటిని రౌద్రరూపిణో! 

౧ జ 
భర్గ కుటుంబినీ! జనని! భద్రము కూర్తువు ముజ్బగాలకున్‌ 
దుర్శతులెల్ల బాపి పరితోష మొసంగుము నాకు మద్బృదం 


తర్గత వైరిజాలమును నాశమొనర్సుము సర్వమంగళా! 57. 


ప్రమధ గణస్తుతా! గిరిశ భామిని! నీ గుణ సౌరభమ్ము లో 
కముల ప్రవిస్తరించుచు సుఖమ్ములు గూర్చును జీవకోటికిన్‌ 
భ్రమలను వీడి జీవులును బాగుగ యోగ పథమ్ము బూని నీ 


విమల పదమ్ము జీరెదరు విశ్రుత వైభవ! సర్వమంగళా! 58. 


నిన్ను దలంచి భక్తిమెయి నీ దశ నామము లుచ్చరించుచో 
నెన్నగరాని సంపదల నిచ్చెదవందురు, వేయి నామముల్‌ 
చెన్నుగ పల్క తత్సలము उम నేల? భవాబ్ది తీరమున్‌ 


క్రన్నన జీర్చి వారికి సుఖమ్ములు గూర్తువు సర్వమంగళా! 59. 


పురములనన్‌ శరీరములు, మూడు శరీరములన్‌ వసించు సుం 
దరివటు మూడవస్ళల సదా యలరారుచు జీవులందు సం 
బరమును నింపుచుండు నిను భావన సేసిన యట్టివారికిన్‌ 


పరమపద మ్మసంగెదవు భవ్య ఫలప్రద! సర్వమంగళా! 60. 


అమ్మరా! నీ సమాశయము నందిన సర్వ చరాచరా లనూ 
హ్యమ్మగు శక్తులొందును కదమ్మ! మహేశుడు మ్రింగె నంట థై 
ర్యమ్ముగ కాలకూటమన నయ్యది నీ చెవి కమ్మలో మహ 
త్వమ్మె, మహా మహాద్భుతము, త్రకంబక మోహిని! సర్వమంగళా! 


హరునకు నీకు నెట్టి ప్రళశయంబున నైన విపత్తు రాదు, సం 
బరమున నోల లాడెదరు బాగగు తాండవకేళిలోన, మీ 
రిరువురె వెండి లోకముల నెల్ల సృజింపగ బూనుకొందు ర 


బ్బురములు మీ విధానము లమోఘ ఫలప్రద! సర్వమంగళా! 62. 


ఆరు సరోరుహమ్ముల ప్రయాణము చేయ నుపక్రమించి, యా 
ధారము నుండి సక్రమ విధానమునన్‌ జనుచుండి యా సహ 
స్తారము చేరి యందు ముదమార సదాశివు గూడి యుండు నిన్‌ 


సారమతిన్‌ గనుంగొని ప్రశాంతిని బొందుదు సర్వమంగళా! 63. 


మానస సార హీనులగు మానవులెందరొ నీ కృపన్‌ గనన్‌ 
జ్ఞాన విశిష్ణలైరి మును క్రన్నన మూగ యొకండు నింపుగా 
గానము సేసె స్తోత్రములు కమ్మని కావ్యములన్‌ రచించె న 


61. 








మ్మా! నను నెట్లు పోచెదవొ? మంజుల భాషిణి! సర్వమంగళా! 64. 


అనలుడు కూర్చు చేతనము, నర్కుడు నింపును జ్ఞాన కాంతి, హా 
యినొసగు చందురుండు జనులెల్బరిలో నలరారుచుండి యా 

యనల దినేశ చంద్రులకు నంచిత తేజము, శక్తి నిచ్చు నీ 

యనుపమ తత్త్వ వైభవము నాత్మ దలంతును సర్వమంగళా! 65. 


జ్యోతులనేకముల్‌ కలవు సూర్య శశాంక ముఖమ్ములౌచు, నా 
జ్యోతుల కెల్ల మూలమగు జ్యోతివి నీవె కదమ్మ! ఓ పరం 

జ్యోతి! ముముక్షు చిత్తముల జ్యోతులు నింపెడు నిన్నుగొల్తు సం 
ప్రీతి కృతార్శు జీయగదవే నను శాంకరి! సర్వమంగళా! 66. 


క్రరములు పంచభూతమయ నర్వ జగమ్ములు, నీదు తత్స్య మ 
క్రరము, సమస్త జీవులకు శాశ్వత సౌఖ్యములిచ్చు నట్టి నీ 

పరమ పవిత్ర పాదయుగ భావన చేయుచు నుందునమ్మ! అ 

క్షర విభవ ప్రదాత్తి! శితికంధర గేహిని! సర్వమంగళా! 67. 


వరము మనుష్టకోటులకు వాక్కను సంపద, వాజ్మయమ్ములై 
కరము వెలుంగు లోకములు జ్ఞానముతో నభివృద్ది చెందుచున్‌ 
పరమ పవిత్ర భావమున వాగ్వరివస్య నొనర్చు వారికిన్‌ 
పరమపదమ్మొసంగు నిను ప్పార్భన చేయుదు సర్వమంగళా! 68. 


విద్య లనేకముల్‌ కలవు విశ్వమునందున నెంచి చూడ, శ్రీ 

విద్యయె విద్య, యన్యములు విద్యలు కావట, నీటి మూటలే 
విద్యయె నీ స్వరూపమట, విద్యయె చేర్చును మోక్షధామమున్‌ 
విద్య యనుగ్సహింపుమని వేడుదు నిన్‌ మది సర్వమంగళా! 69. 


మాత్రలు మూడు చేర్చిన "ఉమా" యగు, వేరొక రీతి గూర్చ నా 
మాత్రలె "ఓం" మగున్‌ ప్రణవ మంత్రము నందధిదైవమీవె, యీ 
చిత్రమెబో శివాళివుల ९) సమైక్యము వెల్లడించు నో 

గోత్ర సముద్భవా! దనుజ కుంజర సింహమ! సర్వమంగళా! 70. 


వేదమపౌరుషేయమటు, వేదమె నేత్రము పూరుషాళికిన్‌ 
వేదశిరమ్ములీ సకల విద్యల సారములై వెలుంగు, నో 
వేదచయస్తుతా! పరమ విద్యను నాకు ననుగ్రహింపుమా 
ఆదిమశక్తి! నీదు చరణాబ్బము గొల్ప్తును సర్వమంగళా! 71. 


స 
స 


యింపగు యోగ మార్గమున నేగుచు నీ పద మాశయింప, సి 








९2०८० శాంతిసౌఖ్య ములు, దేవ గలణార్చిత! సర్వమంగళా! 72. 


నాటకవేది విశ్వమని నాదొక పాత్ర యటంచు కొద్దిగా 
పాటవమున్నచో బ్రతుకవచ్చు నటంచును వింటి గాని, యీ 
బూటకమంతయున్‌ విడిచి, పొల్చగు జ్ఞానము నాశ్రయించి, ప 
ద్మాటవి జొచ్చి నీదు చరణాబ్బము గొల్పును సర్వమంగళా! 73. 


నలునము కౌత్తకాదు మును నాటక రంగములందు నేను, నా 
పటిమను జూపినాడ బహు పాత్రలలో, విసువొందినాడ, ని 
ప్పటికిక చాలు, నీ చరణ పంకజ సీమను జీరనెంతు, న 
క్కటికముజూపి ప్రోవగదె కంజదళేక్షణ! సర్వమంగళా! 74. 


నీ పద కాంతి పుంజములు నింపును >© విశ్వమంతటన్‌ 

నీ పద కింకిణీ ధ్వనులు నిండు జగమ్ముల వేదరాశియె 

నీ పద పద్మ సౌరభము నిత్య సుఖమ్ములొసంగు, భక్తితో 

నీ పదమాశ్రయింతు జననీ! కరుణామయి! సర్వమంగళా! 75. 


వనమున భక్తి పొంగునెడ మంత్రము, తంత్రము, యంత్తమేల? హృ 
ద్వనమున జ్ఞానసంపదలు భాసిలు వేళల కర్మలేల? నీ 

యనుపమ రాగ సంపదల నందిన వేరొక యోగ మేల? నో 

వనరుహ సంభవాది సురవందిత వైభవ! సర్వమంగళా! 76. 


అనిశము నీవు మా పయి కృపామృతమున్‌ గురిపించుచుండ, వా 
నను దడియంగ నొల్లక మనమ్మున సంశయ వృత్తినిండ, మా 
యను గొడుగంచు ९९, తిరుగాడుచు నుంటిని, మాయ జీల్సి నిన్‌ 
గనుగొన జాలు భాగ్యమిడి కావగ వేడుదు సర్వమంగళా! 77. 


పానమొనర్చి భక్తిరస పాయసమున్‌ ముదమార చిత్త సం 

ధాన మొనర్చి నీదు పద తామరసమ్ముల యందు భక్తి సో 
పానములెక్కి చేరెదను భాసుర లక్ష్యము, నీ మహత్త మున్‌ 
గానమొనర్తునో జనని! కామితదాయిని! సర్వమంగళా! 78. 


అందమె నీదు చందమటు, అందమె అందరియందు గూర్చు నా 
నందము, స్పర్శ రూప రస నాద సుగంధములిచ్చు భౌతికా 
నందము, నీదు పాద నలినమ్ముల సేవలొసంగు శాశ్వతా 

నందము, నీ పదాబ్బములు నమ్మి భజింతును సర్వమంగళా! 79. 


హరి నిను నాశ్రయించి వివిధాకృతులన్‌ మును బొంది, దుష్ట సం 
హరణము, సాధు రక్షణము నంచిత రీతి ॐ ©), నొక్క సుం 
దరియయి చంద్రశేఖరు మనమ్ము కలంచెను, నీ కటాక్షమీ 








సురుచిర వైభవమ్ములును శోభలు గూర్చును సర్వమంగళా! 80. 


మాత! జగత్తయీ భువనమాత! సురక్షిత సర్వదేవతా 

వ్రాత! చిదగ్నిజాత! మునివర్య సువందిత నైక సద్నుణ 

వాత! సమస్త దుష్టజన వారణ బృంద మృగాధినేత! సం 

ప్రీత మనోంబుజాత! పరమేశ పతివ్రత! సర్వమంగళా! 81. 


పద పద్మరేణువులు నిత్య శుభ ప్రదముల్‌ మనోన్ననీ! 
పటుయందు కుంకుమగ భాసిలుచుండును వేదమాతకున్‌ 
పరమేశ్వరీ! హరి విరించి మహేశులు छथ) "ॐ సం 

పిత చిత్తులై ఏధులు నిత్యమునర్తురు సర్వమంగళా! 82. 


చనుగవయంట సూర్యుడును, చంద్రుడు నీకు జగ మ్ములన్నిటన్‌ 
దనరగ కాంతి నింపుచును తద్దయు గూర్చుచు చేతనత్వమున్‌ 
దునుముచు మాయలన్‌ బ్రజకు దుష్టిని పుష్టిని గూర్చుచుండు న్‌ 
జననిరా! తత్స భావమును సంస్తుతి సేయుదు సర్వమంగళా! 8౩. 


తనువులు, సంపదల్‌, సుతులు, దారలు శాశ్వతమంచు భ్రాంతితో 
దినదినమున్‌ శృమించుచును దిక్కులు తోచక స్తుక్కనీల? ఈ 

ధన జన ముఖ్య సంపదలు తథ్యము మాయును రీపుమాపులో 
నిను మది గొల్వగా గలుగు నిత్య సుఖమ్ములు సర్వమంగళా! 84. 


సదమల భక్తి నీదు పద సారస సేవలొనర్చు వారికిన్‌ 
హృదయములో తమః పటులమెల్లను జీల్బుచు కాంతినింపు నీ 

పద నఖ దీధితుల్‌ పరమ పావనముల్‌ పరమార్భ వైభవా 
స్సదములు తల్లి! నీదు పద సన్నిధి మొక్కుదు సర్వమంగళా! 85. 


అందరిలోన నుండునది ఆత్మయె యంచును, ఆత్మ సచ్చిదా 
నందమయమ్మటంచు మది నమ్ముచు నిత్యము నాత్మ తత్త్వమే 
యందరిలోన జూచెడు మహాత్ములు నీ కృప గాంతురంటు, ఆ 

నద రసాంబుధీ! దివిజ నాయక సంస్తుత! సర్వమంగళా! 86. 


స్థిరముగ నాదు మానసము ధ్యేయమునందున నిల్వదయ్యె, చె 
చ్చెర తిరుగాడు నెల్లెడల చింత నలెన్నియొ చేయుచుండు, స 
త్వరమది నీ పదాంబురుహ పావన సీమను నిల్వజేీయుమా 
సరసిజ సంభవాది సురసన్నుత వైభవ! సర్వమంగళా! 87. 


కలవు త్రికూటముల్‌ వరుస కాదిగ, హాదిగ, సాదిగా మహా 
ఫలము నొసంగు పంచదశ उद, మంత్రమందు, ని 
ర్మల హృదయాన నప్పరమ మంత్రము నేను జపింతు నో సువ 








ए, లలితగాత్రి! మంత్రమయి! నాదవినోదిని! సర్వమంగళా! 88. 
£> 


మానవ జన్మ ददु >, మానవు లాత్మ వివేకవంతులై 

పూనుచు జ్ఞానమార్గము, ముముక్షువులై సుఫలమ్ములొందు టెం 
తేని సమంజసమ్ము నిది యేమి యెరుంగని జ్ఞానహీనులన్‌ 

దీనుల దీర్చి దిద్ది సుగతిన్‌ నడిపింపుము సర్వమంగళా! 89. 


ప్రవిమల భక్తితోడ నవరాత్ర పవిత్ర మహోత్సవాలలో 

వివిధ విశిష్ట రీతులగు వేడుక रिद) నృత్యగాన వై 

భవముల చిత్ర వేషముల భక్తులు నిన్ను భజింతులో, సదా 

శివ వనితా! కళాద్భుత విశేష వినోదిని! సర్వమంగళా! 90. 


నీవు రస స్వరూపిణివి, నీ దరహాస వికాస చంద్రికల్‌ 

భావన నేసి తద్రసము పానమొనర్తు చకోరకమ్మునై 

శ్రీవిధి తతభావమున చిత్సుఖ యోగములొంద గోరుదున్‌ 
దేవగణార్చితా! భగవతీ! నను బ్రోవుము సర్వమంగళా! 91. 


అమ్మ! భవాని! పద్యముల నల్లెడు వేళ కవిత్వ తత్త్వ మం 
దమ్ముల జిల్కుచుండ శుభదమ్మగు భావము, శ్రావ్యమైన నా 
దమ్మును, తీనెలొల్కెడు పదమ్ములు, నిన్నలరింప జీయు చం 
దమ్ము ననుగ్రహింపుము ముదమ్ము జెలంగగ సర్వమంగళా! 92. 


ఒడినను జీర్చి నేర్చితివి యొప్పగు సుద్బులు, ముద్బు పల్కులున్‌ 

బడుల ననేక విద్యలను బాగుగ నేర్చితివమ్మ ప్రేమతో 

నడుగక యిచ్చుచుందు వఖిలార్భములయ్యును వత్స యట్లు నే 
నడుగుచు నుంటినమ్మ! పరమార్భము నీయుము సర్వమంగళా! 93. 


నాదము నీ స్వరూపమటు, నాదమునుండి సముద్భవించె సృ 
ష్టా్యదిని పంచ భూతములు, నాపయి తద్దిషయమ్ములెల్ల నో 
ఆదిమ శక్తి! నీవె జగదంబవు దేవగణమ్ములెల్ల నిన్‌ 

సాదృతి 8) వారి విధులెల్ల నొనర్తురు సర్వమంగళా! 94. 


ముచ్చట యయ్యు జీవితము బుద్భ్బుద తుల్యము మూడు నాళ్ళలో 
ముచ్చటలెల్ల మాయునటు, మోహము వీడుచు జ్ఞానమార్గమం 
దచ్చముగా చరించుటు సమంచిత యోగము కూర్చునంట, నే 
నిచ్చలు నాశృయించెదను నీ పద పద్మము సర్వమంగళా! 95 


మరువగనీయవద్చు నిను మాటికి మాటీకి నెమ్మనమ్మునన్‌ 
స్మరణము కీర్తనమ్మ పదసారస సేవయొ ధ్యానమో నిరం 
తరమును చేయు యోగమిడి దాసుని నన్ను ననుగహింపుమా 








పరమ దయానిధి! 768 వామ 866! సర్వమంగళా! 96. 


అమ్మరొ! నీ కృపన్‌ గని మహత్త్య కవిత్వ పటుత్వ సంపదల్‌ 
సమ్మతి పొందుచుందురట సాధకు లవ్విధి నేను నీదు పా 
దమ్ములు నమ్మి కౌల్తును ముదమ్మున నన్ను ననుగ్సహించి, మా 
యమ్మ! మహాఫలమ్మిడి కృతార్శుని జీయుము సర్వమంగళా! 97. 


భయము లనేక రూపములు స్వాంత ములన్‌ కలగుండువెట్టు, సం 
శయమదియేల? నైజమది సర్వజనాళికి, నీ పదమ్ములన్‌ 
నయముగ గొల్చుచుండ భయ నాశనమున్‌ భవ నాశనమ్ము ని 
శృయముగ గల్లు మద్ద్భ్రదయ సారస వాసిని సర్వమంగళా! 98. 


నా మదిలో పవిత్రమగు నాదము మోదము గూర్చుచుండు, నీ 
నామ జపమ్ము సంతతము నాలుకపై తనరారుచుండు, నీ 
ప్రేమమయ స్వరూపమును విందొనరించును కన్నుదోయికిన్‌ 
సోమకళాధరీ! త్రిపుర సుందరి! చిన్మయి! సర్వమంగళా! 99. 


గుణములు మూడు డెందముల కోర్కెలు రేపుచు వెంచు బంధ ముల్‌ 
గుణములు మాయచేసి భవ కూపమునన్‌ బడద్దోయు జీవులన్‌ 
గుణరహితాంతరంగమున కూరిమి నాత్మను గాంచవచ్చు నో 
ప్రణవమయీ! ముముక్ష జన పాలిని! శాంభవి! సర్వమంగళా! 100. 


ఓ పరమేశ్వరీ! శుభ (षु {© దీప చయమ్ముతో మణి 

ద్వీపము బోలు నా హృదయ దేశము నీకు నివాసయోగ్య మ 
మ్మా! పరివార యుక్తముగ హాయిగ నందు వసించు చుండుమా 

నీ పద పద్మ యుగ్మమును నెమ్మది గొల్తును సర్వమంగళా! 101. 


పలుకుల చిల్కవై ప్రణవ పంజరమందు వసించు తల్లి! ని 

ర్మలము సువర్శయుక్తమగు మామక మానస పంజరమ్మునం 
దలరుచు నుండుమమ్ము! నిను నంచిత రీతి భజింతు నమ్మ! ని 
స్తుల శుభ లక్షణా! త్రిపుర సుందరి! వాజ్మయి సర్వమంగళా! 102. 


అమ్మరొ! అన్నపూర్ణ! సదయా హృదయాంబుజ! జీవకోటికిన్‌ 
కమ్మని యోగిరమ్ము నిడి కంటికి రెప్పల వోలె కాచు దై 

వమ్మవు నీవు నిన్‌ దలచి నంతనె యక్షయ పాత్ర నిచ్చి భ 

ధ్రమ్ముల గూర్చు చుందువు సదాశివ భామిని! సర్వమంగళా! 103. 


అక్రియుగమ్ము నుండి కరుణామృత వీచిక లుప్పతిల్లు నీ 
యక్షర రూప వైభవము నాత్మ గనుంగొన గోరుచుంటి, చి 
చ్చక్షులు నా కౌసంగి నిను సమ్మతి కనొను యోగమున్‌ విశా 








లాక్షి! యనుగ్రహింపుమని ప్పార్భన సేయుదు సర్వమంగళా! = 104. 


లలిత గుణాభిరామము, సులక్షణయుక్తము, భవ్వభావ సం 
కలితమునైన నా మనము కాంతిమయంబగు మందిరమ్మునై 
నెలవగు నందు నీకు ననునిత్యము భక్తిసుమాలు గూర్చి పూ 

జలనొ నరింతు వేడ్క సుర సన్నుత వైభవ! సర్వమంగళా! 105. 


అమ్మ! "భవాని" శబ్బమున इं విశేషమె కాక తత్స భా 

వమ్ము ప్రశంసనీయమగు భక్తులు తత్సద ముచ్చరించు మా 
త్రమ్మున నీ కృపన్‌ బడసి తత్మృణమే పరమార్భమైన మో 
క్షమ్మును బొందుచుందురట సజ్ఞనపాలిని! సర్వమంగళా! 106. 


భ్రమర వరాలకా! సరన భావ వినోదిని! మల్లికేశ హృ 
తమల మరంద పాన నిరతా! కలనాదమయీ! భవత్సదా 
బ్బముల భజించుచుండి భవ సాగర పారము చేర్చవీడుదున్‌ 
కమల వనీ విహారిణి! జగత్సరిపాలిని! సర్వమంగళా! 107. 


ఏ గతియేని లీదనుచు నెందరొ కుందుచు నుందురయ్యు, నీ 

వేగతి వెల్లవారలకు నెల్లెడలందు నటంచు నెంచరే 

యోగము, క్షీమమున్‌ గనుచు నుండెదవెల్లరకో భవాని! నీ 

వేగతి నీవె నీవె యని యెంతయు నమ్ముదు సర్వమంగళా! = 108. 


ఓ త్రిదశ ప్రపూజిత మహోజ్ఞ ల రూపిణి! బ్రహ్మ విష్ణు రు 
ద్రత్రితయాత్మకంబయి విరాజిలు తత్త్వము గల్లు నిన్ను గా 

యత్రిగ तथ्य) వారి హృదయమ్ములు జ్ఞానమయమ్మనర్చి, తా 
పత్త్రయమున్‌ హరించు నిను భావన సేయుదు సర్వమంగళా! 109. 


కనులకు విందుగా అరుణ కాంతులు చిమ్ముచు సంజె వేళలో 
తనరెడు భాను బింబమును తన్మయమందుచు చూచుచుండ న 
వ్వనరుహ మిత్ర బింబమున భాసిలు చుండిన నీదు తత్త్వమే 

నను నడిపించి సత్సథమునన్‌ సుఫలంబిడు సర్వమంగళా! 110. 


కొండలనెక్కనేల? బహు ఘోర భయంకర కాననమ్ములం 

దుండగ >©? గుహల నుండగ నేల? మహాగ్ని మధ్యమం 
దుండగనేల? తోయముల నుండగనేల? తపమ్మొనర్చ, నీ 
యండను దక్క వేరెచట నైనను నొల్బ్లను సర్వమంగళా! 111. 


ఆదిమ శక్తివీవు, పదునారు కళశల్‌ విలసిల్లు తల్లి వ 
షాదశ నామ రూప మహిమాన్విత వై యనురాగమూర్తివై 
వేదపురాణ శాస్త్రచయ వేద్యవునైన నినున్‌ భజించుచున్‌ 








నీ దరిజీర్సు మమ్మ! జననీ! యని వేడుదు సర్వమంగళా! == 112. 


అక్రియుగమ్ము నుండి కరుణామృత వర్షము చిందు శ్రీ విళా 
లాక్షివి నీవీ యంచు, శఫరాక్తివి నీవె యటుంచు, నీవె కా 
మాక్షి వటంచు నీదు వివిధాద్భుత తత్త $ములన్‌ దలంచుచున్‌ 


మోక్ష పద ప్రదాత్రి! నను బ్రోవగ వేడుదు సర్వమంగళా! 113. 


ఓమ్మను మంత్ర వైభవ మనూహ్యము, దానికి కామరాజ బీ 
జమ్మును, శక్తిబీజమును, సమ్మతి శ్రీమ్మను మంత్ర బీజ మం 
త్యమ్ముగ నుండు సంపుటిని ధ్యాన మొనర్చెడు వారికెల్ల ని 


త్యమ్మగు మోక్షమిచ్చెదు కదా! పరమేశ్వరి! సర్వమంగళా! 114. 


నా మదిలోన నీదు చరణద్వయ చింతన చేయుచుండ నా 
కేమి భయమ్ము? సర్వ భువనేశ్వరి! నిర్మలమై, ప్రశాంత మై 
కామముఖారి దూరమయి, జ్ఞాన సముజ్ఞ$లమై చెలంగుచున్‌ 


నా మది దివ్య ధామమగు జ్ఞాన 233८5०९८! సర్వమంగళా! 115. 


అరుణ ధరాధరమ్ము పయి నద్భుత తీజముతోడ నొప్పు నీ 
పరమ పవిత్ర తత్తమును భావన సేసిన యట్టి వారికిన్‌ 
త్వరిత గతిన్‌ వినాశమగు పాశములెల్లను తత్‌ క్షణంబి నీ 


చరణ సరోజ ధామమున శాంతి లభించును సర్వమంగళా! 116. 


సలుపుచుచుందు నీ భజన, సంతతమున్‌ నిను रलम) చుందు, ని 
ర్మల మతి వేడుచుందు నిను మాత్రమె, తీయని నీదు నామముల్‌ 
పలుకుచునుందు, నీ యశము ప్రస్తుతి సేయుచునుందు, నీదు గా 
థలు వినుచుందు నెంతయును తన్మయమొందుచు, సర్వమంగళా! 


నిచ్చెనలెన్నా యెక్కితిని, 89९2 బంగరు జీవిత మ్ములో 
ముచ్చటలందు తీేలుచును పొంగితి కాని, యివేమి మెచ్చకే 
యచ్చపు జీవితాన నిను నాత్మ భబించుచు నిర్వికారి నై 


చెచ్చెర నీదు సన్నిధిని చేర దలంతును సర్వమంగళా! 118. 


అద్బములోన చూడబడు నద్భుత చిత్రములీ ప్రపంచముల్‌ 
తద్దయు స్వప్న తుల్యములు ధాత్రి జెలంగెడు భోగభాగ్యముల్‌ 
వద్దివియెల్ల యంచు దృఢ భావముతో నిజ తత్త ( దృష్టితో 


హద్చులు తీని చిత్సుఖములందగ గోరుదు సర్వమంగళా! 119. 


అంబర రమ్య సీమను సమంచిత కాంతుల నీనుచుండి, ర 
త్నంబుల రాశులో యనగ తారక లెన్నియొ భూషణ ప్రకా 
రంబుల వోలె నెెతయును రాజిలు నీదు సమాశయంబుచే 


117. 








నంబుజవాసినీ! మణిమయాంబర ధారిణి! సర్వమంగళా! 120. 


అమ్మ! భవాని! నాదు హృదయంబను చక్కని పూల తోటలో 
కమ్మని తావి నీనుచును కన్నుల విందొనరించు చుండు పు 
ప్పమ్ము లనేకముల్‌ కలవు చయ్యన నే గొని తెచ్చి భక్తి భా 
వమ్మున నీ కౌనర్తును సువర్ణ సుమార్చన సర్వమంగళా! 121. 


అంబరమందు సూర్యుడు, సుధాంశుడు, తారలు నొప్పు, వారి తే 
జంబును మించి భాసిలును సంతత మద్భుత రీతి నాదు డెం 
దంబను పావనాంబరమునన్‌ పరమంబగు నీదు తత్త మో 
త్ర్యంబక భామినీ! నిను సమర్చన నసేయుదు సర్వమంగళా! 122. 


పుట్టుచు గిట్టుచున్‌ మరల పుట్టుచు గిట్టుచు దుఃఖ వార్చి ని 
క్కట్టులు పొందుచున్న మము గాచెడు తల్లివి నీవె వార్చికిన్‌ 
గట్మున జీర్చుమా యనుచు గట్టిగ నీ పద వారిజాతముల్‌ 
పట్ముచు నేను వేడుదును బంధవిమోచని! సర్వమంగళా! 123. 


ఆటలు మాకు నేర్పి ముదమందుచు నుందువు నీవు తల్లి! మా 
మాటలు నాలు పాటులును మంజులముల్‌ రస నిర్భర మ్ములై 

నూటికి నూరు పాళ్ళును వినోదము గూర్చుచు నుండు కాదె? యో 
హాటక గర్భ ముఖ్య దివిజావళి సేవిత! సర్వమంగళా! 124. 


సలలిత భక్తి పుష్పములు, జ్ఞాన ఫలమ్ములు కల్లు, కల్బక 

మ్ముల కిరవైన నా మనము పూవులతోటగ నొప్పు నీకు, నం 
దలరుచు సుప్రసన్నవయి యాత్మ సుఖంబు నొసంగ గోరుదున్‌ 
లలిత! భవాని! శ్రీజనని! లాస్యవినోదిని! సర్వమంగళా! 125. 


తొలుత పరాయనన్‌ జెలగి తోరముగా పరిణామ మొందుచున్‌ 
వెలువడి వైఖరీ యనగ విశ్వమునంతట వ్యాప్తమొందుచున్‌ 
పలుకులలో విశిష్టమగు భావములోన పవిత్ర తత్త్వమై 

యలరెడు వేద వేద్య! నిను ప్పార్భన సేయుదు సర్వమంగళా! 126. 


వరుస తిథుల్‌ పదారు ప్రతిపన్ముఖముల్‌ కల మండల మ్ములో 

పరి పరి నామ రూపములు వైఖరులుంగల దేవతాళిగా 

బరగుచు కాలమానమును బాగుగ కూర్చి, గృహక్రమమ్ము ఖో 

సుర గతి నిర్ణయించితివి, సోమకలళాధరి! సర్వమంగళా! 127. 


ప్రకృతివి నీవె యందురు పురాణివి యందురు నిన్ను సన్మునుల్‌ 
సకల కళాధిదీవి శృతి సారమవందురు జ్ఞానులెల్ల. హృ 
ద్యకమల సంస్ఫీతా! నిను ననన్య శరణ్యను శంకర ప్రియన్‌ 








త్రికరణ శుద్ది కౌల్చెదను దీనజనావన! సర్వమంగళా! 128. 
[श 


ప్రముఖుల కగృపీఠమను భావనలేదట నీదు 5268 
సమతను పాదు కౌల్పెదటు, సర్వ చరాచర కోటిలో సదా 
మమతకు తావు నీయవటు, మాదృశులవ్విధి నాచరించుచో 
సముచిత యోగమిచ్చెదట, సర్వ శుభ ప్రద! సర్వమంగళా! 


సుకవుల హృత్సరోజములు సొంవెసలారగ జీయు బాల సూ 
ర్యకిరణ కాంతి నొప్పు నిను స్వఛృ్చ మనమ్ముల గొల్బువారికిన్‌ 
సుకరముగా లభించు నతిశుద్ద వచోవిభవమ్ము సత్కవి 
ప్రకర నుత ప్రభావ! నిను ప్పార్భన సేయుదు సర్వమంగళా! 


భక్తి మహా తరింగిణిగ పారుచు చేరును నీదు సన్నిధిస్‌ 
భక్తియె మంచి నొకయయి భక్తుల జీర్చును నీదు చెంతకున్‌ 
భక్తివిశిష్ట యోగమును బాగుగ సాధన చేయుచుండి నే 
ముక్తిని బొందగోరుదు ముముక్షు జనావన! సర్వమంగళా! 


పిల్లల యట్లు భక్తులను బెంచుచు నొప్ప్ఫుగ భక్తి మాత తా 
చల్లగ చూచుచున్‌ చదువు సంధ్యలు నేర్చుచు ప్రేమ మీరగా 
నెల్లెడలందు బ్రోచుచును నిమ్ముగ సద్గుణరాజితో విరా 
జిల్లగ జీసి భద్రముగ జీర్చును నీ దరి సర్వమంగళా! 


ఆకులు పూవులున్‌ ఫలము లంబువు లీయగవచ్చు గాని అ 
మ్మా! కమనీయ వర్శరుచిరార్భ రసాంచిత లక్షణాఢ్యమౌ 
నా కవితా మనోహర వనమ్మును రమ్య విహార సీమగా 
నీకు నొసంగుచుంటినిదె నిత్య శుభంకరి! సర్వమంగళా! 


భవము లనేక రీతులగు బాధల తావగునండుగాని, నా 


130. 


131. 


132. 


133. 


కవియొక లెక్క కాదు హృదయమ్మున నిత్యము నిన్ను నిల్సుచున్‌ 


సవినయ రీతి నీదు పద సారన సేవలు చేయుచుండు నా 
భవమిది సార్భకమ్ము కద, భవ్య సుఖప్రద! సర్వమంగళా! 


ధ్యాన నిమగ్న మామక హృదంతర సీమను నీ స్వరూపమున్‌ 
గానగ వచ్చు నందె శితికంఠుని మూర్తియు గాన నౌను న 


మ్మా! నయనాభిరామమగు నద్వయతత్తము మీది కాదె? వి 


ध 239 25802236 ! విబుధ కామిత దాయిని! సర్వమంగళా! 


నీవె మదగ్ని ఖండమున నిల్చి దహింతువు కర్మ పాశముల్‌ 
నీవె దినేశ ఖండమున నింపెద వొప్పుగ జ్ఞాన తేజమున్‌ 


134. 


135. 


నీవె హిమాంశు ఖండమున నెమ్మి యొసంగెదు శాంతిసౌఖ్య ముల్‌ 








నీవె కదా పరాత్సరవు నిత్య సుఖప్రద! సర్వమంగళా! 136. 


కనులను విప్పువేళ నిను గాంతును సర్వ చరాచరాళిలో 

కనులను మూసియుంచునెడ గాంతును 25 హృదయాంబరంబునం 
దనిశము నాదు భావనకు నంచిత సిద్ధి నొసంగునట్ల నీ 
యనుపమ द వైభవము నాత్మ దలంతును సర్వమంగళా! 


అంబరవీధిలోన మిహిరాదులకున్‌ దగు కాంతి నిచ్చు ఫు 
ల్హాంబుజ నేత్ర! నాదు దహరాంబర సీమ వసించుచుండి, తీ 
జంబును చేతనత్వమిడి స్వాంతమునున్‌ సకలీంద్రియాలు ని 
త్యంబు వెలుంగ జీయు నిను ప్పార్భన సేయుదు సర్వమంగళా! 


సత్తుల మహత్త్యముల్‌ తెలియె శక్యమె? యద్భుత బాణ వృష్టితో 
నతి బల విక్రమాఢ్యు నరకాఖ్యు 32625 సత్యభామ, ¢ 

మతి రవి నావె నొక్క సతి, మాటల నేర్చున కాలుగెల్చె నొ 

క్కతె కద, వారి తీజము జగత్‌ స్తవనీయము సర్వమంగళా! 139. 


వివిధ సువర్ణ భూషలును వేద నినాద మొనర్చు చుండి, నీ 
ప్రవిమల తత్త వైభవము రమ్యముగా వినుతించు చుండు నో 
శివ హృదయేశ్వరీ! నిగమ శీర్న విలాసిని! తత్‌ ప్రశస్తియే 


శృవణ సుఖమ్ము మా కౌసగు సర్వ కళానిధి! సర్వమంగళా! 140. 


ఉన్నది మాతృతత్త (మను నుత్తమ భావము కల్శునట్సుగా 
ఉన్నత మానసస్మితుల నొప్పుగ మా కౌనగూర్చు చుండి మా 
మన్నన లందు చుండెడి "ఉమా" పరమేశ్వరి! నీ విలాసమం 
దున్న మహత్త మున్‌ దలతు యోగ వరప్రద! సర్వమంగళా! 141. 


వలదుసుమా తపమ్మనుచు పల్కగ తల్లి "ఉమా" యటంచు, నా 
పలుకులే నీకు ప్రీతినిడు పావన నామముగా २९७००, నీ 
వలననె సోమశేఖరుడు ప్రస్తుతి నొందెను "సోము" డంచు, న 


शी మిడునట్టీ నామములు పల్కెడు వారికి, సర్వమంగళా! 142. 


తారలనేకముల్‌ కలవు తశ్శ్కుల నీనుచు నాకసాన నొ 

ప్పారుచు నొక్క టొక్కటొక యద్భుత సూర్య కుటుంబమంటు, య 
వారిజ సంభవాండముల పాలన సేసెడు నీదు తత్త $మున్‌ 
సారమతిన్‌ దలంచుచును సంస్తుతి సేయుదు సర్వమంగళా! 143. 


ప్రాయము మళ్ళు వేళ నిను ప్పార్భన సేయగ వచ్చుగాని, యీ 
పాయమునందె యేల? నను భావముతో నతి మూఢ చిత్తుల్రై 
మాయలలోన మ్రగ్గెడు నమాయకులన్‌ భువి నుద్దరించి, చే 


137. 


138. 








సాయము గూర్చి ప్రోవుము ప్రసన్న ముఖాంబుజ! సర్వమంగళా! 


చక్కగ నాడుచుందురట శైశవమందున, యౌవనమ్మునన్‌ 
మక్కువతో జెలంగెదరు మన్మధ లీలలలోన నా పయిన్‌ 

తుక్కయి చింతలొందుచును దుర్గతి గాంతురు వృద్బు లక్కలూ! 
ఒక్కెడ నేని నిన్‌ గొలువ రుర్వి విమూఢులు సర్వమంగళా! 145. 


త్రగక్షర యుక్తమై తనరు తావక తత్త్వము లోకమాన్యమై 

యక్షర రమ్యమై, వరదమై, శివమై, శ్రిత భక్తకోటికిన్‌ 

రక్షణ గూర్చుచున్‌ శుభ పరంపర లిచ్చుచు జ్ఞానదాత్రియె 
మోక్షపదమ్ము నిచ్చు విధి ముఖ్య సురస్తుత! సర్వమంగళా! _ 146. 


కాంతులనేక రీతుల జగమ్ముల నెల్లెడనింపు తల్లి మత్‌ 

స్వాంత ము నందు జ్ఞాన విభవాంచిత కాంతులు నింపి సర్వదా 
శాంతి సుఖాలు గూర్చి భవ సాగర తీరము జీర్చు నిన్ను న 
శాంతము रलम, నమ్మ! సుర సన్నుత వైభ! సర్వమంగళా! 147. 


భావన కందరాదు శివభామిని! తావక తత్త ($మందురో 

దేవి! చిదగ్నికుండమున తీజముతో ప్రభవింప, నీవు, లో 

కావళి నెల్ల నిండెనట యద్భుత కాంతులు, నీ పదాబ్బ సం 

సేవల చేత మన్మనము చిన్మయ మయ్యెను, సర్వమంగళా! 148. 


శంకలు పూర్తిగా తొలగి, జ్ఞాన వికాసము గల్లు, శుద్ద వి 

ద్యాంకుర రూప వైభవ సమంచిత తావక దంత పంక్తి హృ 
త్సంకజమందు భక్తిమెయి భావన చేసిన యట్టి వారికిన్‌ 

శంకర భామినీ! జనని! సర్వ శుభంకరి! సర్వమంగళా! 149. 


రాజ కళాధరీ! యచల రాజసుతా! నటరాజ సుందరీ! 

రాజ నిభాననా! త్రిదశరాజ సుపూజిత! రాజ్య వల్లభా! 

రాజిత సద్నుణాఢ్య! మృగరాజ సమంచిత వాహనా! హృదం 
భోజమునందు నిన్‌ దలచి మోదము నొందుదు సర్వమంగళా! 150. 


మాలిని! హంసినీ! త్రిపుర మాలిని! చిన్మయ రూప! సత్క్మృపా 
శాలిని! స్తుత్య సద్దుణ విశాలిని! శంకర తోషిణీ! జగ 

త్సాలిని! భక్కలోక పరిపాలిని! శాంతి సుఖప్రదాయినీ! 

శూలిని! నిన్ను గొల్తు విశుద్ద మనమ్మున సర్వమంగళా! 151. 


26 ०८ ముఖాసురుల్‌, సమద బాహు బలాఢ్యులు, దుష్ట చిత్తులు 
దృండత ధర్మ బాహ్యులయి దారుణ కృత్యములూను చుండగా 
చండ పరాక్రమాన దితిజ ప్రతతిన్‌ వధియించినట్ల నిన్‌ 








నిండు మనమ్మునన్‌ గొలుతు నిత్య నుఖప్రద! సర్వమంగళా! 152. 


అంబురు హాంబకుండు నిగమాగమ సూక్తులతో స్తుతింపగా 
నంబురు హాంబకుండొక మృదంగము నింపుగ మోయుచుండగా 
నంబురుహాంబకుండు సరసాద్భ్బుత తాండవ కేళి సల్బ, నో 
యంబలరొ! నీవు మోదమున నాడెదు లాస్యము, సర్వమంగళా! 153. 


హరి నిను గొల్చుచుండు నిగమాగమ సూక్త విధానమొప్పగా 

హరి భవదాశ్రయాన విజయాభయ సిద్ధిని బొందు నిమ్ముగా 

హరి యొక వాహనంబయి సమంచిత సేవలొనర్సు భక్తితో 

హరిణి! జగమ్ములీలు నిను నాత్మ భజింతును సర్వమంగళా! 154. 


గణపతి నీ కుమారునిగ గారము నంది చెలంగు, తారకా 

గణపతి నీ విభూషయయి కాంతుల నొందును, దేవ వాహినీ 
గణపతి ముద్బు పట్సిగ సుఖమ్మును నింపుచునుండు, దేవతా 

గణ పరివేష్టితా! సుజన కామిత దాయిని! సర్వమంగళా! 155. 


జనని మదీయ మానస విశాల మనోహర పుష్పవాటికన్‌ 

దనరు నహింసయున్‌ దమము తాలిమి ధ్యానము శాంతియున్‌ తపం 
బును దయ సత్యమన్‌ బరగు పూవులు కల్సిన కల్ప వృక్షముల్‌ 

నిను సుగుణాఢ్య చిత్తమున నిత్యము గొల్పును సర్వమంగళా! 156. 


ఓ విజయ ప్రదాయిని! మహోజ్ఞ$ల తేజముతో చెలంగుచున్‌ 
నీవు మదంతరంగమున నెమ్మి విహార మొనర్భుచుండ నెం 
తే వెలుగొందె మద్భృదయ నీరజ మంతట వైరి షట్కుమున్‌ 
వేవెరపొంది పర్విడెను విశ్వవినోదిని! సర్వమంగళా! 157. 


నీ త్రిపురాభిధేయము వినిర్మల భావ విరాజితమ్ము, వే 
దత్రయమున్‌, జగత్తయము, త్ర గంబక తత్త్వము, త్ర ్యక్షరాళి, శ 
క్రిత్రయ మాది నైక విధ దివ్య విలాస సమన్విత మ్మగున్‌ 
స్పోత్రమొనర్తు నీ మహిమ శుద మనమ్మున సర్వమంగళా! 158. 


మణియని నీ ప్రభావమును మన్నన చేయుదు, నీ విలాసమే 
ఘృణిమయమై జగత్తయము నెల్లెడలందున నింపు తేజమున్‌ 
అణచును దుష్ట శక్తుల నిరంతరమున్‌, మము బ్రోచుచుండు నో 
త్రిణయన! సత్కళావిభవ తేజము గూర్చుము, సర్వమంగళా! 159. 


అరయగ పంచ భూత మయమైన జగమ్మిది యెల్ల మాయ, న 
శరము నళాశ్వతమ్మని యసత్తని యందురు, బ్రహ్మమొక్కటే 
2८०००, సత్తు, శాశ్వతము, చిన్మయమయ్యదె ధ్యేయమమ్మ! య 








పరమ పదమ్ము పొందదగు భాగ్యమొ సంగుము సర్వమంగళా! 160. 


మనమును చుట్టుముట్టినవి మాయ యనంబడు కారు చీకటుల్‌ 
కనుగొనలేక యుంటి నినుగావున చీకటులెల్ల బాపి నా 

మనమున నిల్చి జ్ఞానమయ మార్గములో నడిపింపుమా, జగ 
బ్ఞనని! వివేక వరిని! ప్రసన్న ముఖాంబుజ! సర్వమంగళా! 161. 


జననము నంతమున్‌ గలుగు సంసృతి దుఃఖమయంబు, మృత్యు వీ 
యనబడు గాన దుఃఖ మయమైన భవాంబుధి దాటజీసి క్ర 

న్నన నమృతత్త$ యోగమిడి నన్ను భవత్సద సీమ చేరుమా 
త్రినయన తోషిణీ! భగవతీ! మృదుభాషిణి! సర్వమంగళా! 162. 


ఎల్బ్లరు శాంతి సౌఖ్యముల నిమ్ముగ గాంచుచు నొప్పునట్లుగా 
నెల్లిరు నెట్టి రోగముల నేనియు బొందక యుండునట్లుగా 

నెల్లరు సర్వ భద్రముల నెల్లెడలందును బొందునట్లుగా 

తల్లి! యనుగ్సహింపుము, సుధారస శేవధి! సర్వమంగళా! 163. 


తల్లివి నీవు, సర్వ సుఖదాత్తివి, నీ యనురాగపాత్తులై 

యెల్లరు నెట్టి దుఃఖముల నేనియు బొందక శాంతి తోడ వ 
९०.२०, నెమ్మనమ్ముల నుతించుచు నుందురు నీ ప్రభావమున్‌ 
సల్లలితాంతరంగ! స్మిత చారు ముఖాంబుజ! సర్వమంగళా! 164. 


శ్రీవిధి నీ సపర్యలను జీయుచు స్తోత్ర మొనర్తురెల్ల, వా 
గ్నేవత छट, వేళలను దివ్య వచస్సుమరాజి తోడ మే 
మావిధమున్‌ దలంచునెడ నక్రర యోగ మనుగహింతువో 
దేవగణార్చితా! భగవతీ! పరమేశ్వరి! సర్వమంగళా! 165. 


ఒక్కటినుండి యార్వరకు నొప్పగు మోములు గల్లియుండి, యొ 
క్కాక్క సరోజ మధ్యమున నొక్కాక రీతిగ నామరూపముల్‌ 

చక్కగ దాల్చి, యోగులకు సద్గతి చూపుచు, నూతమిచ్చి, వెం 
పెక్కిన భవ్య యోగముల నిచ్చుచు బోతువు సర్వమంగళా! 166. 


కులపథమందు నేగుచును కుండలినీ ప్రథితాకృతిన్‌, మహో 

జ్వల మగు కాంతితో సరసిజమ్ముల నారిటి దాటి యందు వీ 
దళముల నొప్పుచుండు సిత తామరసంబున నీశుజీరి శో 

భిలు నిను నే స్మరించుచును వేడుక లొందుదు సర్వమంగళా! 167. 


గణములు, ప్పాసలున్‌, యతులు కమ విభూషణ రాజి ముఖ్య ల 
క్షణములు నీ ప్రసాదములు, శబ్దము, భావము, వర్ష్శరూప స 
దుణములు నీ విలాసములు, కూరిమి నీదు కృపా కటాక్ష వీ 








క్షణములచే రచించితిని సత్కృతి నియ్యది సర్వమంగళా! 168. 


వరలు విశేష భక్తిరస బంధురమై, మధురమ్మునై, సువ 

९८०९ సమేతమై ప్రణవనాదముతోడ పవిత్రమై, మనో 

హరమయి నీ కృపామహిమ నద్భుతమై యిది స్పోత్రరత్నమై 

స్పిరముగ లోక మాన్యమయి, చిన్మయ రూపిణి! సర్వమంగళా! 169. 


అమ్మవు నీవు, నీదు హృదయమ్ము దయార్ష ము, త్ర కంబకుండు భ 
< 

స్మమ్మొనరింప కోపమున, మారుని, నీవు మహేశు వేడి, ప్పా 

ణమ్ము నొసంగి పోచితివి, నా పయి నేనియు జాలిచూపి, బం 

ధమ్ముల బాపి నిత్య సుఖ ధామము జీర్ఫుము, సర్వమంగళా! 170. 


నా మది నాక్రమించుకొని జ్ఞాన ధనమ్మును కొల్ల గొట్బుచున్‌ 

కామ ముఖారు లార్వురును గాఢ తమమ్మున నన్నుద్దోయ, నా 
కేమియు పాలుపోక గతి వీవని నీ పదమాశృయించితిన్‌ 

నా మదిలో వసించి రిపు నాశమొనర్సుము సర్వమంగళా! 171. 


తనదు కవిత్వ తత్త్వ రసతత్సరుడై కవినాయకుండు, మీ 
తనయుడు దిగ్గజాల్‌ పొగడ తన్మయమందుచు నున్న ऊ నా 
తనిగని మోదమంది కవితా విభవమ్ముపయుక్తమౌ జగ 

మ్మున కని ప్రోత్సహించితివి భూరి కృపానిధి! సర్వమంగళా! 172. 


ఆరుదినాల ప్రాయమున నద్భుత విక్రమళాలియె యనిన్‌ 

తారక ముఖ్యులైన బల దర్శిత దైత్యుల గూల్చె మీ సుతుం 

డారు మొగాల వేల్పు, రిపు లార్వురిచే వ్యథలొందుచున్న నా 

యారట దీర్చుమమ్మ! విజయమ్మును గూర్సుము, సర్వమంగళా! 173. 


చెరకును వింటిగా, విరులుచెన్నగు నమ్ములుగా నొనర్భుచున్‌ 
స్మరుడు వశమ్మొనర్చుకొను చయ్యన నెంతటి ధీరునేనియున్‌ 
వరమట యా పరాక్రమము వానికి నీ చరణాంబుజాత సం 

స్మరణ విధాన నో జనని! సజ్ఞన పోషిణి! సర్వమంగళా! 174. 


హరి నిను గొల్చి నీదు కరుణామృత పానమొనర్చి కార్యత 
త్సరుడయి, సర్వలోక పరిపాలన సేయుచు, దైత్యలోక సం 
హరణము సేయుచుండును మహాద్భుత ధీయుత శక్తిమంతుడై 
సురగణ సేవితా! త్రిపుర సుందరి! చిన్మయి! సర్వమంగళా! 175. 


నలువ రచింపగా భువన నాటకముల్‌, హరి సూత్ర ధారిగా, 
చెలగ, సమస్త జీవతతి చెన్నగు పాత్రలలో నటింప, ని 
చ్చలును వినోద మందుచును సర్వ జగమ్ముల నేలుచుండు 88 








దలచి భజింతు సాదృతి సదాశివ భామిని! సర్వమంగళా! 176. 


పలుకుల తల్లి గొల్చునెడ వాగ్విభవమ్ము ననుగ్సహించు, ని 

స్తుల ధన ధాన్య రాశులిడి శోభలు గూర్చును వార్చి కన్య, మం 

గళ నికరమ్ములిచ్చు గిరి కన్యక, నిచ్చలు భక్తకోటికిన్‌ 

సలలిత రీతి నీవిడెదు శాశ్వత మోక్షము, సర్వమంగళా! 177. 


నిను స్మరియింపనెంచి మది, నీ కథలన్‌ విను వేడ్క వీనులున్‌ 

నిను గనగోరి కన్నులును, నీ పద పూజలొనర్చ్ప చేతులున్‌ 

నిను వినుతింప నాలుకయు, నీ కభివాదమొనర్చ శీర్షమున్‌ 

నను దొర జీయుచున్నవివె, నాకిదె భాగ్యము, సర్వమంగళా! 178. 


కురియుచునుండ వర్షముగ కూరిమి నీ కరుణామృతమ్ము సా 
దరమున గ్లోలి తద్రసము తన్మయమందెడు భక్తకోటికిన్‌ 
పరమపదమ్ము లభ్యమగు భవ్యఫలమ్ముగ నేను నేని త 

త్సరమ పదమ్మొసంగుమని ప్పార్భన సేయుదు సర్వమంగళా! 179. 


భ్రమరమ వీవు నీ పరమ పావన దర్శన భాగ్యమొంది, నీ 
సుమధుర నాదమున్‌ వినుచు, శుద్దమనమ్మున నిన్‌ భజించుచున్‌, 
క్రమముగ నేను నీదు పద కంజ సమీపము నందు నొప్పుగా 
భ్రమరమునై చెలంగెదను, భక్తజనావన! సర్వమంగళా! 180. 


దండకము 


శ్రీమన్మహేళార్చ గాత్రీ! హిమాద్రిశపుత్తీ! త్రిలోకాధినేత్రీ! సదా భక్త సంపార్చితార్భ ప్రదాత్తీ! చిదానంద 
రూపా! జగజ్బాల దీపా! తమోఘ్న ప్రదీపా! సువర్శ స్వరూపా! సదా దేవ బృందంబు సేవించు నీ దివ్య 
పాదాంబుజాతంబులన్‌ నేను ధ్యానింతు నేకాగ్స చిత్సాన నో వేదమాతా! భవాంబోధిపోతా! త్రిలోకైక మాతా! 


సదా లోక కళ్యాణమున్‌ గూర్చు నీ మందహాసంబు, నీ చిద్విలాసంబు, నీ ప్రేమ తత్తంబు, 
పీయూష సారంబు, నానంద సంవర్బకంభై విరాజిల్లు నో తల్లి! దీవ్యత్‌ కృపా కల్చ్పవల్లీ! 


మహాదీవుడున్‌ నీవు నెల్లప్పుడున్‌ వాక్కునున్‌ భావమన్‌ రీతి నన్యోన్య సంపృక్త్క గాత్రంబుతో నొప్పు 
మీ లీల లోక త్రయీ భావ్యమై, సర్వ సంసేవ్యమై, నవ్యమై, దివ్యమై, భవ్య యోగానుసంధాయకంబై విరాజిల్లు 
చుండున్‌ జగద్గీత కీర్తీ! సదానంద మూర్తీ! మహా భక్తి భావంబుతో నిన్ను సేవించి, నీ నిండు వాత్సల్యమున్‌ 
గాంచు పుణ్యాత్ములన్‌ బ్రోచి, సౌఖ్యంబు చేకూర్చి, శోకంబు పోదీర్చి, నీ పాద పద్మంబులన్‌ జీర్చునో యమ్మ! 
మా చింతలన్‌ దీర్చుమా, శాంతి సౌఖ్య మ్ములన్‌ గూర్చుమా, నిత్య కళ్యాణ యోగంబు సిద్దింపగా చేయుమా, 
శంభు ప్పాణేశ్వరీ! రాజ రాజీశ్వరీ! సర్వ లోకేశ్వరీ! ప్రేమ రూపా! 
నమస్తే, నమస్తే, నమస్తే, నమః _.. 5 181 


మంగశళమ హాశ్తీ: 








39०48 53 శ్రీ లలిత! మంజుల వచః కలిత! మంగళము పర్వత 522)! 

మంగళము భక్త జన మానిత 0598 విభవ! మంగళము సాంబశివ గాత్రీ! 

మంగళము దివ్యమణి మండిత మహాసదన! మంగళము సర్వ శుభ దాత్రీ! 
మంగళము సాధుజన మానస లసన్నిలయ! మంగళము మంగశమహాళ్సీ .. 182 


ఫలశ్సుతి 
ప్రవిమల భక్తి భావమున బాగుగ నీ స్తవ మెవ్వరేనియున్‌ 
శృవణమొనర్చినన్‌ చదివినస్‌ తొలగున్‌ దురితమ్ము లన్నియున్‌ 


భవహరమౌను తావక కృపా విభవమ్మున నిశ్చయ మ్ముగా 
శివ హృదయాంబుజ భ్రమర! చిత్సుఖదాయిని! సర్వమంగళా! .. 183 


ఓం తత్‌ సత్‌ 





